ఎస్‌. అక్సాకొన్‌ 


అనువాదం: నిడమర్తి ఉమారాజేశ్వరరావు 


అనగా అనగా ఒకానొక రాజ్యంలో, ఒకానొక దేశంలో, పేరుమోసిన ఒక ధనిక వర్తకుడు వుండేవాడు. 


వెండిబంగారపు రాశులు, ముత్యాలు, వృజవైడూర్యాలు, రత్న మాణిక్యాలు, దూరదేశాలనుంచి 
' తెచ్చిన విలువైన వస్తువులు - యిలా అతనికి రకరకాల సంపద వుంది. ఈ వర్తకుడికి ముగ్గురు కూతుళ్ళు 
వున్నారు. ముగ్గురూ వర్థించ శక్యం కానంతటి అందాల రాశులు, అయితే, వాళ్ళ ముగ్గురిలోనూ మూడో 
అమ్మాయి మరీ అందమైంది. 

ఓరోజున యీ వర్తకుడు, తన సరుకులతో ఓడపైన, దూర తీరాల్లో వున్న దేశాలకు వెళ్ళాలని 
సన్నద్దమయాడదు. బయళల్చేరే ముంధు, తన _పియమైైన కూతుళ్ళతో యిలా అన్నాడు: 

“ఓ నా దయ్మార్చమైన, (పియమైన, సుకుమారమైన బంగారు తల్గులూ, నేను వర్తకం 
నిమిత్తం ఓడలు తీసుకొని సమ్ముదం అవతలి దేశాలకు వెళ్తున్నాను. నేను లేనప్పుడు మీరు నీతిగా, 
శాంతంగా జీవించాలని నేను ఆదేశిస్తున్నాను. మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు హృదయపూర్వకంగా 
కోరుకొనే బహుమతులు మీకు తెచ్చిపెడత్తాను. మీకు ఏమేమి కావాలో తేల్చుకునేందుకు మీకు మూడు 
రోజుల వ్యవధి యిస్తున్నాను. అప్పుడు మీకు ఏమేమి బహుమతులు కావాలో చెప్పురుగాని.” 


3 


* థా 


మూడుపగళ్ళూూ, మూడు ర్యాతులూ వాళ్ళు గుంపుతెంపీలు పడ్డారు. తర్వాత వచ్చి తమ తడితో 
ఒక్కొక్కళ్ళకి ఏమేమి బహుమతులు కావాలో చెప్పారు. మొదటి కూతురు తండికి వంగి నమస్కరించి, 
యిలా చెప్పింది: 

“పయమైన నాన్నగారూ, నాకు బంగారు జరీ వృస్తంగాని, వెండి జరీ వృస్తంగాని అక్కర్శేదు. 
ధృవపాంతపు జంతువు నల్హ చర్మం అక్కర్మేదు, అద్భుతమైన ముత్యాలు అక్కర్జేదు. పున్నమి 
చం్మదుడిలా, మిట్ట మాధ్యాహ్నపు సూర్యుడిలా (ప్రకాశించే, రాతి చీకటిని పట్టపగలులా మార్చివేసే, 
వృజవైడూర్యాలూ, రత్న మాణిక్యాలా పొదిగిన బంగారు కిరీటం ఒక్కటి తెచ్చి పెట్టండి చాలు” 

ఆ వర్తకుడు క్షణకాలం ఆలోచించి, యిలా అన్నాడు: 

“అలాగే కానియ్యి పెద్దమ్మాయి, నీకు సరిగా అలాంటి కిరీటమే తెచ్చిపెడతాను, సరేనా. సమ్ముదం 
అవతల ఒక దేశంలో, ఒక యువరాణికి చెందిన అలాంటి కిరీటం వుంది. అది ఒక పర్వత గుహలోని రాతి 
గదిలో దాచబడి వుంది. దాన్ని చేరుకోవాలంకే జర్మన్‌ "తాళాలు బిగించిన మూడు యినుపగేట్లు దాటి 
వెళ్ళారి. పని తేలికైనది కాకపోయినా, నా ఐశ్వర్యానికి సాధ్యం కానిదేమీ లేదు.” 

తర్వాత అతని రెండో కూతురు వంగి నమస్కరించి యిలా చెప్పింది: 

గ పీయమైన నాన్నగారూ, నాకు బంగారు జరీ వ్యస్తంగాన్కి వెండి జరీ వృస్తంగాని అక్కర్శేదు, 
సైబీరియన్‌ (సాంత జంతువు నల్బ చర్మం అఆక్కర్థే దు అద్భుతమైన ముత్యాల "పేరు అక్కర్శేదు, 
వ్యజవై డూర్యాలూ, రత్న మాణిక్యాలూ పొదిగిన బంగారు కిరీటం అక్కర్శేదు. తూర్పుదేశాల స్ఫటిక 
స్వచ్చమైన అర్బం ఒకటి తెచ్చిపెట్టండి. దానిలో చూస్తే యీ (పపంచపు అందమంతా విశుద్శంగా, 
లోపరహితంగా కనిపించాలి. దానిలోకి చూస్తే నాకు ఎప్పటికీ ముసలితనం రాకుండా వుండాలి. 
నా కన్నె (పాయపు అందం వెయ్యిరెట్సు పెరగాలి,” 

ఆ వర్తకుడు దీర్జాలోచనలో మునిగాడు, తర్వాత యిలా అన్నాడు: 

“సరే అలాగే కానియ్యి అమ్మాయ్‌. నువ్వు వర్ణించిన స్ఫటికపు అద్దాన్ని నీకు తెచ్చి పెడతాలే. పర్షియా 
రాజకుమార్తె దగ్గర సరిగా అలాంటి అద్బమే వుంది. ఎత్తై న పర్వత శిఖర్మాగంపైన నిర్మించబడిన 
పొడవాటి, నుదృఢమైన రాతి గోపురంలో ఆ అద్దం దాచబడివుంది. ఏడు తాళాలు బిగించబడిన ఏడు 


4 


ఇనుప ద్వారాల, వెనుక ఆ అదం ఉంచబడింది. ఆ రాతి గోపురాన్ని చేరుకోడానికి మూడు వేల మెట్లు 
ఎక్కి వెళ్ళాలి. వాటిలో (పతి ఒక్క మెట్టుసైనా వాడియ్టైన పెద్ద విచ్చుకత్తులతో, పర్షియన్‌ పహరా 
సైనికులు నిలబడి, రా తింబగళ్ళు కంటిపైన 'రప్పవెయ్యకుండా, ఆ విలువైన అద్దాన్ని కాపలా కాస్తూ 
వుంటారు. ఆ ఇనుప ద్వారాల తాళం చెవుల గుత్తి ఆ రాజకుమార్తె నడుముకిగల వడ్డాణానికి వేలాడుతూ 
వుంటుంది. మీ అక్క కోర్కెను తీర్చడం కన్న యిది కష్కతరం. అయినా నా ఐశ్వర్యానికి సాధ్యం కాని 
దేమీ లేదు.” 

ఆ తర్వాత మూడో కూతురు తన తం్మడికి వంగి నమస్కరించి, యిలా చెప్పింది: 

“దియమె న నాన్నగారూ నాకు బంగారు జరీ వ్యస్తంగాని, వెండి జరీ వృస్తంగాని అక్కే దు, 
సైబీరియా (పాంత జంతువు నల్భ చర్మం అక్కర్శేదు, అద్భుతమైన ముత్యాల హారం అక్కర్మేదు. 
వృజవై డూర్యాలూ, రత్న మాణిక్యాలూ పాదిగిన బంగారు కిరీటం అక్కర్శేదు, సృటికపుటద్దమూ 
అక్కర్మేదు. ఈ విశాల (ప్రపంచంలో కెల్ల మిక్కిలి అందమైన ఎర పువ్వు తెచ్చిపెట్టండి నాకు, అంతే 
చాలు. 

ఆ వర్తకుడు ముందరికన్న మరింత. గట్టిగా ఆలోచించాడు. అతను ఎంత సేపు అలా ఆలోచిం 
చాడో నేను చెప్పలేనుగానిి చివరకు అతను మనస్సును కూడదీసుకున్నాడు. (పియాత్మిపియమైన తన 
ముద్దుల మూడవ కూతుర్ని అతను ముద్దు పెట్టుకొని, కౌగలించుకొని యిలా అన్నాడు: 

“అలా గేనమ్మా, కాని నువ్వు నాకు షీ అక్కల కన్న కష్టతరమైన పరీక్ష పెట్టావు. తనేమి వెత 
కాలో మనిషికి ' తెలిస్తే, అతను తప్పకుండా దాన్ని వెతికి పట్టుకోవచ్చు, కాని తనకి తెలియని దాన్ని అత 
నెలా వెతకగలధు? ఎర పువ్వుల్ని కనుక్కోవడం కష్టం "కాదు, కాని యీ విశాల (పపంచమంతచ్నో కి 
మిక్కిలి ఇందమైన పువ్వేమిటో నేను తెలుసుకోవడం ఎలా? నేను నా శాయశక్తులా (పయత్నిస్తాను, 
అయితే, నేను తెచ్చిన కానుక నీకు నచ్చకపోతే నామీద కోపం తెచ్చుకోకు అమ్మాయ్‌.” 

అతను విదేశాలకు చేరుకున్నాడు, అపరిచిత (పాంతాల్శ్ళో పర్యటించాడు. తన పెద్ద కూతురు 
కోరుకున్న బహుమతిని - ర్మాతి చీకటిని పట్టపగలుగా మార్చేసే, వృజవైడూర్యాలూ, రత్న మాణి 
క్యాలూ పొదిగిన బంగారు కిరీటాన్ని -'అతను సంపాదించాడు. తన రెండో కూతురు కోరుకున్న బహు 


ర్‌ 


శ్ర 


మతిని - (పపంచంలోని అందాన్నంతటినీ (పతిబింబించే, దానిలోకి చూసే ఆమెకు ఎన్నడూ ముసలి 
తనం రాకుండానే కాకుండా, నిత్యయౌవనవతినిగా ఉంచే సృటికపుటద్వాన్ని - కూడా అతను సంపాదించాడు. 
అయితే, అతని చిన్నారి ముద్దుల కూతురు కోరిన బహుమతి-- యీ విశాల (ప్రపంచంలోని అన్నింటి 
కన్న ఎక్కువ అందమైన ఎర పువ్వు-మ్మాతం అతనెక్కడా సంపాదించలేకపోయాడు. 

రాజుల, రారాజుల, సుల్హాన్న తోటల్లో ఆతను ఎన్నో ఎర పువ్వులను చూశాడు. కథల్ళో చెప్పు 
కొనేటంత, మాటల్లో వర్శించలేనంత ఎక్కువ అందంగా వున్నాయి అవి. అయితే ఫలానా యీ 
పువ్వు (పపంచంలో కెల్ల మిక్కిలి అందమై నదని ఎనరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. అతని మట్టుకు 
అతనికీ స్పిరంగా తేలింది కాదు. నమ్మకన్తులై న తన సేవకులతో అతను యిసుక ఎడారులగుండా, దట్ట 
మైన అడవులగుండా (పయాణం చేస్తూండగా అకస్మాత్తుగా ఒక దొంగల గుంపు అతనిపైన దాడి 
చేసింది. అలాంటి దురదృష్టం వాటిల్లడంతో ధనరాశులతో కూడిన బిడారునూ, నమ్మకస్తులై న సేన 
కులనూ వదిలిపెట్టి చీకటి గుయ్యారంలా వున్న అడవిలోకి పారిపోవడం తప్ప ఆ వర్తకుడికి మరో గత్యం 
తరం లేకపోయింది. “దొంగల చేతుల్లో చిక్కి, జీవితాంతం దాకా వాళ్ళ చేతుల్ళో బందీగా వుండేదాని 
కన్న, (కూర మృగాలు నన్ను పీక్కుతిన్నా మేలే!” అనుకున్నా డతను, 

అందుకని అతను ఆ చట్టమైన, కాకులు దూరని కారడవిలో తిరుగాడాడు. అతను లోపల 
లోపలకి వెళ్లేకొర్చీ, చెట్లూ దట్టమైన పొదలూ విడివడి అతనికి దోవ యిస్తు స్కున్నట్లు కాగా నడక 
మరింత తేలికైంది. ఆ వర్తకుడు ఆశ్చర్యపోయాడు. ఈ చి తమైన విషయాన్ని అతను అర్భం చేసుకో 
లేకపోయాడు. అతను తనముందు కనిపిస్తున్న నలిగిన దారివెంట మున్ముందుకు పోసాగాడు. ఉదయంనుండి 
సాయం(తందాకా అతను నడుస్తూనే వున్నాడు. అతని చుటూ శ్మశాన నిళ్ళబ్బం ఆవరించింది. అటు 
తర్వాత గాఢర్నాతి కమ్ముకుంది. అతని పాదాలకింద దారిసైన వెలుగు పాడ తప్ప అతని చుట్టూ కటిక 
చీకటి, అలుముకుంది.  అర్హర్నాతిదాకా అతను అలా ముందుకు నడుస్తూనే వున్నాడు. అతనికి ఎదుట 
వ్మారని వెలుతురు కనిపించసాగింది. ఆతను దూరం వెళ్ళేకొద్నీ వెలుగు మరింత (పకాశవంతమై, చివరకు 
పట్టపగలు మాదిరిగా మారిపోయింది. అయినా అతనికి శబ్బంగాని మంట మండేటప్పుడయ్యే చిట 
పటలుగాని వినరాలేదు. చిట్టచివరకు అతనొక బయలు (వదేశంలోకి చేరుకున్నాడు. అక్కడ మధ్యగా విచ్శిత 


6 


మైన దృశ్యం అతని కళ్ళబడింది. అది రాజపాసాదంలా వుంది. వెండిబంగారాల, నవరత్నాల తళు 
కులతో ధగద్దగాయ మానంగా (పకాశిస్తోంది. జాజ్వల్యమానంగా, కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. 
అయితే అక్కడెక్కడా మంట కనిపించలేదు. దాని వంక చూస్తూంశే మిట్టమధ్యాహ్న సూర్యుణ్ణి 
చూస్తున్నట్టు కళ్ళు నొప్పివుట్యాయి. ఆ. రాజ ప్రాసాదపు కిటికీలన్నీ తెరుచుకున్నాయి. లోపల్నుంచి, ఆ 
వర్తకుడికి తన జీవితంలో యింతవరకెన్నడూ విననంతటి మధురమైన సంగీతం వినవచ్చింది. 

తెరిచివున్న ఎత్తై న సింహద్వారాల గుండా విశాలమైన (ప్రాంగణం దాటి, బంగారు మలాము చేసిన 
మెట్లు కమ్మీలను పట్టుకొని, వ్యారగుడ్మ పరిచిన మెట్లునెక్కి, అతను రాజ పాసాదంలో (పవేశించాడు. 
మొదటి హాల్లోకి, తర్వాత రెండోదానిలోక్కి అటు తర్వాత మూడో హాల్ళోకి అతను వెళ్ళాడు. అతనికి 
ఎవ్వరూ కనిపించలేదు. అతనలా పోయిపోయి అయిదో హాలును పదో హాలును చేరుకున్నాడు. అప్పటికీ 
అతనికి ఎవరూ కనిపించలేదు. కాని ఆతనికి నలువంకలా తను బీవితంలో ఎన్నడూ చూసివుండని వెండి 
బంగారాలతో, తూర్పుదేశాల సృటికాలతో, ఏనుగు దంతాల్‌తో చేసిన రాజోచితమైెన సామాన్లు కనిపించాయి. 

అపరిమితమైన ఆ సంపద ఆ వర్తకుడికి ఆశ్చర్యం గొలిపింది. అతనికి యింకో విషయం మరింత 
ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆక్కడ యజమాని జాడగాని, సేవకుల జాడగాని లేకపోవడమే అది. అయితేనేం, 
సంగీతం అలలు అలలుగా గాలిలో తేలివస్తోంది. అప్పుడా వర్తకుడు తనలో తను యిలా అనుకున్నాడు: 
“ఈ ఆడంబర అలంకారాలన్నీ చాలా బాగానే వున్నాయి, కాని తినేందుకు యిక్కడేమీ లేదే.” అతనలా 
అనుకున్నాడో . లేదో, అతని కళ్ళ ముందొక బల్ల పరుచుకుంది, పంచభక్ష్య పరమాన్నాలతో, నవకాయ 
పిండివంటలతో కూడిన వెండి, బంగారు పళ్ళెరాలు, విదేశీ (దాక్ష సారాయాలు, తేనెసారా (పత్యక్ష 
మయాయి. అతను పూర్తిగా రోజురోజంతా ఏమీ తినలేదేమో, వెంటనే కూర్చుని, తృప్పిదీర తిని, తనివి 
'దీర తాగాడు. వంటకాలు వర్ణించనలవిగానంత రుచిగా వుండి, గిన్నెలు ఊడ్చేసేటంతగా (వలోభపెడు 
తున్నాయి. భోజనం పూర్తికాగానే, అతను బల్జిముందునుంచి లేచి, చుట్టూ చూశాడో లేదో, ఆ మరు 
తక్షణమే భోజనంబల్గా, + దానిమీద సామానూ అన్నీ, అక్కడెన్నడూ లేనే లేవా అన్నట్టు, మాయమై పోయాయి. 
అంతసేపూ, సంగీతం నిరంతరాయంగా వినిపిస్తూ నేవుంది. 

ఈ వింతలూ విడ్యూరాలతో ఆ వర్తకుడి మనస్సు ఆశ్చర్యంతో నిండిపోయింది. వై.భవోపేతమై న 


8 


శు 


ఆ గదులగుండా ముందుకు వెళ్తూ అతను తనలో తను యిలా అనుకున్నాడు: “హాయిగా పడుకుని, 
సుఖంగా న్ని దపోగలిగితే ఎంతబాగుండును!” అతనలా అనుకున్నాడో లేదో చూసుకో నాయనా! అతని 
ముందు సృటికపు కోన్ళతో వున్న మేలిమి బంగారపు పళ్ళ మంచం (ప్రత్యక్షమైంది. ఆ మంచంపైన 
ముత్యాలసరాలతో కూర్చబడిన కుచ్చుల అంచులు గల వెండి చాందినీ తెర వుంది. 

విచితమైెన యీ ఆశ్చర్యం ఆ వర్తకుడికి మరింత వ్మిభాంతి కలిగించింది. అయితేనేం, అతనా 
మంచంమీద శరీరం వాల్చి, పట్టులా మెత్తగా వున్న వెండి చాందినీ తెరను మూసుకున్నాడు. అసుర 
సంధ్య వేళ మాదిరిగా గదిలో నును చీకటి ఆవరించింది, సంగీతం దూరదూరాలకు జరిగి అస్పష్మృమై 
పోయింది. “కనీసం కలలోనైనా నా కూతుళ్ళను చూడగలిగితే ఎంత బాగుండును!” అనుకున్నాడతను. 
౨ మరుక్షణమే అతను న్నిదలో కూరుకుపోయాడు. 

వర్తకుడు ని దలేచేసరికి, సూర్యుడు అప్పుడే నడినెత్తిమీదకు వచ్చాడు. ర్యాతంతా అతను, తన 
అందమైన, మంచి కూతుళ్ళను గురించి కలగన్నాడు. తన పెద్ద కూతుళ్ళిద్వరూ "సరదాగా, హుషారుగా 
వుండటం, తన ముద్దుల మూడవ ' కూతురు మాతర, దిగాలుగా వుండటం, తన కలలో. అతను చూశాడు. 
తన పెద్ద కూతుళ్ళు యిద్సరికీ ధనికురైన పెళ్ళికొడుకులు . వచ్చారు. తమ తండి ఆశీస్సులు లేకుం 
డానే వాళ్ళు పెళ్ళి చేసుకునేందుకు సిద్దంగా వున్నారు. అయితే ముగ్గురిలోకీ “మిక్కిలి అందమై నదీ, 
(ప్రియమైనదీ అయిన చిన్న కూతురు మాతం తన తండి యింటికి వచ్చేదాకా "పెళ్ళి కొడుకుల సంగతి 
వినేందుకే సిద్దపడలేదు. అది చూసిన . వెంటనే అతని హృదయం ఒక వంక సంతోషంతోనూ, మరో 
వంక విచారంతోనూ నిండిపోయింది. 

పడకమీంచి. దిగగానే దుస్తులు సిద్దంగా ' వుండటం, . సృటికపు తొ్చులోకి జలధారలోంచి నీళ్ళు 
చిమ్ముతూ వుండటం అతనికి "కనిపించాయి. ' 

అతను ఒళ్ళు కడుక్కొని, దుస్తులు ధరించాడు. ఇప్పుడతను (పతి కొత్త విచ్నితానికీ విిభాంతి 
చెందడం మానేశాడు. మిఠాయిల పళ్ళెం పక్కన ఆవిర్లు కక్కే టీ, కాఫీలు శేబిలుపైకి వచ్చాయి. 
(పార్భన, చేసుకున్నాక తనివిదీర పలహారంచేసి, మరోసారి రాజ[పాసాదాన్ని. పరిశీలించేందుకూ, బంగారు 
వన్నె సూర్యకాంతిలో దాని అందాన్ని చూసేందుకూ అతను బయల్చేరాడు. 


9 


ఈమారు అతను బంగారు తాపడపు కమ్మీలను పట్టుకొని, రాగిఖనిజపు పలుకులు తాపీన ఆకు 
పచ్చని చం(దకాంత శిలల పలకల మెట్టు దిగి నేరుగా నవనవలాడే పచ్చని తోటలోకి దిగాడు. అక్కడ 
అతను ఆరముగ్నిన ఎరని పళ్ళతో నిండివున్న చెట్టమధ్య పచార్లు చెయ్యనారంభించాదు. తమను తిన 
మని ఆహ్వోనిస్తున్నటున్న ఆ పళ్ళు అతని నోరూరించాయి. అందమైన, రకరకాల, కళ్ళకు నదర్జెన 
రంగురంగుల పూలు పూర్తిగా విచ్చి. సువాసనలు గుబాళిస్తున్నాయి. వింతపక్షులు గంధర్వగానం చేస్తూ 
అటూ యటూ ఎగురుతున్నాయి. ఫౌంచున్లనుండి ఆకాశంలోకి నీళ్ళు ఎగుస్తున్నాయి. ఆ ధారల కొసలను 
చూడాలంశే మనిషి తన తలను వెనక్కి వాల్చవలసినంత ఎత్తుగా లేస్తు; న్నాయవి. స్వచ్చమైన నీటితో 
న్ఫృటికశిలల కాల్ప్వల్ళో సెలయేళ్ళు మర్మర ధ్వనులు చేస్తూ (వవహిస్తు, న్నాయి. 

మన వర్తకుడు భయసంగభమంతో నడుస్తు స్పున్నాడు. అంతలో అకస్మాత్తుగా పచ్చిక మొలిచిన ఒక 
మట్టిదిబ్బమీద ఎరటీ పువ్వొకటి అతని కంటబడింది. మాటల్లో చెప్పడానికీ, కలంతో వర్థించడానికీ 
సాధ్యంకానంత అందంగా. వుందది. ఆ వర్తకుడి గుండె కొట్టుకోవడం ఆగినంత పనైంది. అతనా 
పువ్వును సమీపించాడు. ఒక పరిమళ వాహిని మాదిరిగా ఆ పువ్వు సువాసన ఆ తోటలోని గాలినంతా 
ఆవరించినట్టు అతను (గహించాడు. అతని కాళ్ళూ, చేతులూ కంపించాయి. అతను సంతోషంగా కేక 
వేశాడు: 

“నా ముద్దుల కూతురు నన్ను తెమ్మన్న ఎర పువ్వు యిదే! (పపంచంలో దీని అందానికి సాటి 
మరేదీ లేదు!” 

ఆ మాటలు అంటూ, అతనా ఎర పువ్వును సమీపించి, దాన్ని తుంపాడు. అదే క్షణంలో, ఏ 
కారుమబ్బులూ లేకుండానే కళ్ళు మిరుమిట్లు గొరిపేలా మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి. 
అతని కాళ్ళకింది నేల గజగజా కంపించింది. ఆ వర కుని ముందు, నేలను చీల్చుకొని "పైకొచ్చిందా అన్నట్లు, 
జంతువూ కాని మనిషీ కాని ఒక విచ్శిత జీవి జీబూతం వంటి జుట్టు స్పితోనిండి చూడటానికి భయం 
గొలిపే ఆడవి మృగం (గ్రత్యక్షమైంది. ఆ అడవి మృగం ఆటవిక స్వరంలో యిలా అరిచింది: 

“నువ్వు చేసిన పనేమిటి? నా అభిమానపా తమైన యీ పువ్వును నా తోటలోని పవ్మితమైన 
పువ్వును తుంపడానికి నీకెన్ని గుండెలున్నాయి? నేను దాన్ని నా కంటిపాప కంశు భ్యదంగా పెంచి పోషిం 


10 


FR 


చాను. నేను రోజూ దాన్ని చూసుకొని మురిసిపోతూ వున్నాను. అలాంటిది, నువ్వు నా జీవితంలోని 
ఆనందాన్నంతనీ ధ్వంసం చేసేశావు: ఈ రాజ[పాసాదానికీ యీ తోటకీ నేను (పభువుని. (ప్రియమైన, 
గౌరవనీయుడైన ఒక అతిథిగా నీకు నేను స్వాగతం చెప్పాను. నీకు నేను తిండితీర్భాల వ్మిశాంతీ 
యిచ్చాను. నా మంచికంతకీ నువ్వు బదులుతీర్చుకునే పద్దతి యిదేనా? మరి, నీకు మూడబోయే గతి 
ఏమిటో చెప్తా విను నువ్వు చేసిన నేరానికి గాను నీ ఆయువు ముగిసిపోకముందే నువ్వు (పాణం 
కోల్ళోతావు!” | 
చుట్బూూ అన్ని పక్కల్నుంచీ “నీ ఆయువు ముగిసిపోకముందే నువ్వు (పాణం కోల్పోతావు!” అంటూ 
ఆటవిక స్వరాలు ఒక్కుమ్మడిగా రెట్టించాయి, భయంకరమైన ఆ ,పెద్ద' అడవి మృగం ముందు 
మోకాళ్ళపై వంగి, జాలిగొలిపే స్వరంలో వర్తకుడు దీనాతిదీనంగా యిలా వేడుకున్నాడు: 

“ పియమైెన (పభూ, దయామయా, అడవి మృగమా, పాతాళ, వాసీ - మిమ్మల్ని ఎలా పిలవాలో 
నాకు తెలియకుండా వుంది. తెలియక చేసిన నా యీ సాహసానికి దైవభకుణ్ణి అయిన నన్ను అంతం 
చెయ్యకండి. నన్ను ముక్కముక్కలుగా ఖండించకండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు ముగ్గురు 
కూతుళ్ళున్నారు ముగ్గురూ అందమైన, దయాపరుల్లైన కన్నెపడుచులు. నేను వాళ్ళ ముగ్గురికీ మూడు 
బహుమతులు తెచ్చిపెడతానని వాగ్జానంచేశాను. "పెద్దమ్మాయికి వ్యజవై దూర్యాలూ, రత్న నూణిక్యాలూ 
పొదిగిన బంగారు కిరీటం, రెండో అమ్మాయికి  స్ఫృటికవుటద్చం, చిన్నమ్మాయికి (వపంచంలో 
అన్నిటికం లు అందమైన షర పువ్వు. మా సెద్దమ్మాయిలు యిద్దరికీ నేనిస్తానన్న బహుమతులు ఎక్క 
డైతేనేం, మొత్తంమీద నాకు, దొరికాయి. తర్వాత యిక్కడీ తోటలో చూద్దును కదా (పపంచంలో 
అన్నిటికన్న అందమైన ఎర పువ్వు నాకు కనిపించింది. అంతటి మహై శ్వర్యవంతుడైన, చై భవోపేతు 
డైన (పభువు, నా, చిన్న కూతురు కోరుకున్న యీ చిన్న వర పువ్వును కోసుకుంటే ఏమీ అనుకోడని 
నేను భావించాను. నేను తెలివితక్కువగా, మూర్భంగా (పవర్తించాను, నన్ను క్షమించండి దేవరా, నన్ను 
విడిచిపెట్టండి, నేను నా (పియమైన కూతుళ్ళ దగ్గరకు పోయేందుకు అనుమతించండి. నా ముద్దుల 
చిన్న కూతురికి బహుమతిగా నన్నీ వ్యార పువ్వును తీసుకెళ్ళ! నివ్వండి. దానికి. మీరెంత ధర చెప్తే, అంతా 
నేను బంగారు మొహిరీల్ళో చెర్మించుకుంటాను.”” 


12 


ఓ పెద్ద నవ్వురొద అడవి అంతటా మార్మోగింది. ఆకాశంలో ఉరుములు గర్జించినట్ళుంది ఆ 
నవ్వు, బిలవాసియైన ఆ భయంకర అడవి మృగం వర్తకుడితో యిలా అంది: 

“నీ బంగారు మొహిరీలు నాకు అక్కర్థేదు, నాకున్న వాటిని దాచుకోడానికే నాకు స్పృలం చాలడం 
లేదు. అయితే నీ విముక్తికి ఒకే ఒక్క మార్గం వుంది. నీ స్తానంలో, నీ ముగ్గురు కూత్తుళ్ళలో ఎవరో 
ఒకర్ని, యిక్కడికి పంపుతానని ఒట్టేసి చెప్పే, నేను నిన్ను సురక్షితంగా యింటికి పంపిస్తాను, అపార 
మైన ధనరాసులు యిస్తాను, నీకు యీ షర పువ్వు యిస్తాను. ఆమెకు ఎటువంటి హానీ జరగదని మాట 
యిస్తున్నాను. నువ్వు నా రాజభవనంలో ఉన్నట్టుగానే ఆమె కూడా యిక్కడ గౌరవంగా, స్వేచ్చగా జీవి 
స్తుంది. నేనిక్కడ ఒంటరిగా వున్నాను. నాకొక తోడు కావాలి.” 

“దయామయా, బిలవాసియై న వనదేవతా! అయితే, నా కూతుళ్ళు, యిష్టృపూర్తిగా నీ దగ్గరకు 
రాకపోతే నేనేం చెయ్యాలి? వాళ్ళు నీ దగ్గరకు ఏ మార్గాన చేరుకోవాలి? నేనిక్కడికి చేరుకోడానికి నాకు 
రెండేళ్ళు పట్టింది - ఏయే స్పృలాలు దాటి, ఏయే బాటల వెంట వచ్చానో నాకే తెలియదు.” 

బిలవాసియైన భయంకర ఆడవి మృగం ఆ వర్తకుడికి యిలా జవాబిచ్చింది: 

“బందియైన కన్నె, నాకిక్కడ అవసరం లేదు. నువ్వంకే వున్న (ేమకొద్చీ, తనంతట తను 
యిష్క్టపడి నీ కూతురు యిక్కడకు రావాలి. నీ కూతుళ్ళు తమంతట తాము కోరుకొని యిక్కడికి రాక 
పోతే అప్పుడిక నువ్వే యిక్కడికి రావాలి. నిన్ను కూరంగా వధిస్తాను. ఇక్కడికెలా (పయాణం చెయ్యా 
అన్నదానిత్తో నీకు పనిలేదు. "నీకు నేను నా వెలిని వున్న యీ ఉంగరం యిస్తాను. ఎవరైతే యీ ఉంగ 
రాన్ని తన కుడిచేతి చిటికెన, వేలికి ధరిస్తాడో అతను, రెప్పపాటు కాలంలో తను :కోరుకున్నచోట వుంటాడు. 
ఇంట్లో వుండేందుకు నీకు నేను మూడు పగళ్ళూ, మూడు ర్యాతిళ్ళూ అనుమతి యిస్తు; న్నాను.” 

ఆ వర్తకుడు చాలాసేపు గట్టిగా ఆలోచించాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, యిలా అనుకు 
న్నాడు: “నేను నా కూతుళ్ళని మరో సారి కళ్ళారా చూసి, తం(డిగా వాళ్ళకి నా ఆశీస్సులు యివ్వడం 
మంచిది. నన్ను చావునుంచి "తప్పించడానికి వాళ్ళు యిస్ఫృపడకపోతే, అప్పుడిక నేను నిజమైన దైైవభక్తుడి 
మాదిరిగా చచ్చిపోయేందుకు సిద్దమై, 'బిలవాసియై న, భయంకర అడవి మృగం. దగ్గరకు తిరిగి రావాలి” 
మనస్సులో కృత్రిమం లేదేమో అతనీ మాటలు బిగ్గరగానే అన్నాడు. ఒక వేళ "ఫైకి అనకపోయినా కూడా, 


13 


Es 


అతని మనస్సులోని మాట బిలవాసియైెన ఆ భయంకర అడవి మృగానికి ఎరుకే. ఆ అడవి మృగం అతను 
నిజాయితీపరుడన్న సంగతి (గహించి, తన వేలినున్న బంగారు ఉంగరాన్ని తీసి ఆ వర్తకుడికి అందిం 
చింది. ” 

ఆ వర్తకుడు ఆ ఉంగరాన్ని తన కుడిచేతి చిటికెన వేలికి తగిలించుకున్నాడో లేదో, మరుక్షణమే తన 
భవనపు విశాలమైన ఆవరణ గేటుదగ్గర వున్నాడు. అదే క్షణంలో ధనరాసులతో కూడిన -బిడారులు 
అక్కడికి చేరుకున్నాయి. వాటి వెంట అతని నమ్మకస్తులైన సేవకులు కూడా చేరుకున్నారు. ఇంటో 
పెద్ద సంరంభం బయల్సేరింది. వర్తకుడి కూతుళ్ళు తమ తడిని కౌగలించుకొని, ముద్దు పెట్టు 
కొనేందుకని చెంగున పరిగెత్తారు. చిన్నకూతురుకన్న పెద్దకూతుల్సి ద్పరూ మరింత వెర్మి పేమ (పకటిం 
చారు. అంతలోనే, ఏదో తేడా ఉన్నట్నూ, తమ తర్మడి మనస్సును ఏదో తెలియని విచారం పీడిస్తు; న్నట్ళూ 
వాళ్ళు (గహించారు. అతని పెద్ద కూతుళ్ళిద్దర్శూూ అతని అపారమైన సంపదకేమైనా నష్టం 
వాటిల్సిందా అని అడిగారు. అయితే చిన్న కూతురు మ్యాతం అతని సంపద సంగతి పట్టించుకోక, 
తం(డిని యిలా (పల్నించింది: 

“నాన్నగారూ, మీ సంపదతో నాకు పని లేదు. దాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చును. మీ మనస్సుని 
పీడిస్తున్న బాధ ఏమిటో నాతో చెప్పండి.” 

వర్తకుడు మంచివాళ్ళూ, దయాపరులూ అయిన అందమైన తన కూతుళ్లకు యిలా బదులు 
చెప్పాడు: 

“అపారమైన నా సంపదకు నష్టమేమీ కలగలేదు. సరికదా, అది మూడునాలుగు రెట్టు పెరిగింది. 
నన్ను మరో విచారం పీడిస్తోంది. దాని విషయం మీకు నేను రేపు చెప్పాను, ఈ రోజుకు మనం, సరదాగా 
గడుపుదాం.” ' 

తర్వాత అతను, (ప్రయాణంలో తను తీసుకువచ్చిన ఇనప్పైబ్బలను లోపలకు తీనుకురమ్మని ఆజ్ఞా 
పించాడు. తన సెడ్డకూతురుకి, బంగారంతో చేసిన కిరీటాన్ని బహుమతిగా యిచ్చాడు. రెండో కూతురికి 
తూర్పుదేశాల సృటికపుటద్నాన్ని బహుమతిగా యిచ్చాడు. తన మూడవ కూతురికి బంగారు భరిణలో 
వున్న ఎర పువ్వును కానుకగా యిచ్చాడు. పెద్ద కూతుళ్ళిద్దరూ సంతోషంతో పొంగిపోయారు. కాని 


14 


ప్న 


అతని ముద్దుల మూడవ కూతురు ఆ న్నర పువ్వును చూడగానే, గజగజా వణికిపోయింది. తన హృదయం 
బద్ద, లవుతుందేమో అన్నట్లు, వెక్కివెక్కి ఏడవసాగింది. ఆమె అయిష్టంగా ఆ ఇర పువ్వును తీసు 
కుంది తన తండి చేతులను ముద్దు పెట్టుకుంది, వేడి కన్నీటి ధారలు కార్చింది. 

సాయంతానికల్గా, - అతిథులు రాసాగారు. ఆ వర్త! కుడి యిల్లు త్వరలోనే మంచి మి తులతోనూ, 
బంధువులతోనూ, సంతోష (పీయులతోనూ నిండిపోయింది. విందు అర్బ్చర్మాతిదాకా -సాగింది. తన 
యిరట్యో యింత చక్కని విందు జరగడం యింతకు ముందెన్నడూ ఆ వర్తకుడు చూడలేదు. ఇతరులు 
అందరి మాదిరిగానే అతను కూడా, వెండి, బంగారు పళ్ళెరాలూ గిన్నెలూ, ముందెన్నడూ అతని యింట 
చూసి ఎరుగని చ్మితవిచి తమైన వంటకాలూ ఎక్కడినుంచి వచ్చాయా అని ఆశ్చర్యపడ్డాడు. 

ఆ మరుసటి ఉదయం ఆ వర్తకుడు తన 'సెద్ద కూతుర్ని పిలిచాడు, తన (పయాణ విశీషాలనూ 
వివరాలనూ మొదటినుంచి చివరిదాకా వరించి చెప్పాడు. బిలవాసియ్యెన భయంకర అడవి 'మృగంతో 
జీవితం గడిపేందుకు వెళ్ళి, నన్ను దారుణమైన చావునుంచి తప్పిస్తావా అని' అడిగాడు. కాని పెద్ద కూతురు 
కరాఖండీగా నిరాకరించి, యిలా అంది: 

“షర పువ్వు కావాలని క్‌ కూతుర్నే వెళ్ళి తన తండిని కాపాడమనండి, మధ్య నాకేం.” 

అప్పుడు ఆ వర్తకుడు తన" రెండో కూతుర్ని పిలిచాడు. తనకు జరిగిన దాన్నంతనీ ముందునుంచి 
చివరిదాకా పూసగుచ్చినట్టు ఆమెతో చెప్పాడు." బిలవాసియైన భయంకర అడవి మృగంతో జీవితం 
గడిపేందుకు వెళ్ళి, నన్ను దారుణమైన చావునుంచి తప్పిస్తావా అని అడిగాడు. కాని రెండవ కూతురు 
కరాఖండీగా తిరస్కరించి, యిలా అంది: 

“ఎ్నర పువ్వు కావాలని కోరిన ఆ కూతుర్నే. వెళ్ళి తన తండిని కాపాడమనండి, మధ్య నాకేం.” 

తర్వాత ఆ వర్తకుడు తన చిన్న కూతుర్ని పిలిచి, కథంతా మొదటినుంచి. చివరిదాకా పూసగుచ్చినట్టు 
చెప్పసాగాడు. అయితే అతనింకా పూర్తి చేసీ చెయ్యకముందే, ఆమె అతని ముందు మోకరిల్టి, యిలా అంది: 

“నాన్నగారూ, మీరు నన్ను ఆశీర్వదించండి. నేనా బిలవాసియెన భయంకర ' అడవి మృగం దగ్గ 
రకు వెళ్ళి దానితో జీవితం గడుపుతాను. మీరు ఆ ఎర పువ్వుని తెచ్చింది నా కోసమే, అందుకని, మిమ్మల్ని 
చావునుంచి తప్పించడం నా విధి” 


16 


CSU 


ఆ మాటలు విన్న వర్తకుడి కళ్ళలో గ్మిరున నీళ్ళు తిరిగాయి. తన కూతుర్ని అతను కౌగలించుకుని, 
అమెతో యిలా అన్నాడు: 

“ఓ నా బంగారు తలీ దయామయీ, (పియాత్మిపియమైన నా చిట్టితల్లీ, _కూరమ్హైన చావు 
నుంచి నీ తండిని కాపాడినందుకూ, యిష్కృపూర్తిగా, బిలవాసియ్యెన భయంకర అడవి మృగంతో 
కలిసి జీవించాలని కోరుకున్నందుకూ తండిగా నీకు నా ఆశీస్సులు. నువ్వు, అతని రాజభవనంలో వైభవం 
గానూ సునాయానంగానూ బతుకుతావు. కాని ఆ చోటు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, ఎవరూ 
చెప్పలేరు. అక్కడికి వెళ్ళేందుకు తోవ లేదు. నీ జాడా జాబూ మాకు తెలియదు, అలాగే మా సమాచారం 
నీకూ తెలియదు. నీ ముద్దు ముఖరి ఎన్నడూ చూడకుండా, (సేమపూర్ణమైన నీ మాటలు వినకుండా 
యికముందరి నా విషాద జీవితం "ఎలా గడుపుతానో నాకు తెలియకుండా వుంది... 

చిన్నారి ముద్దుల కూతురు తన తం డికి యిలా జవాబిచ్చింది: 

“పీయమైన నాన్నగారూ, మీరు కన్నీరు పెట్టుకోకండి, విచారించకండి. నేనక్కడ ధనధాన్యాలతో, 
ఏ బాదరబందీ లేకుండా బతుకుతాను. బిలవాసియై న భయంకర అడవి మృగాన్ని చూసి నేను భయపడను. 
నేనాయనకి మనసారా, విశ్వాసంతో సేవచేస్తాను, ఆ '(పభువు కోర్కెలన్నింటినీ నెరవేరుస్తాను. నా పైన 
ఆయన దయ చూపాలని పార్చిస్తాను. ఇంకా బతికే వుండగా నేను చచ్చిపోయినట్ను విచారించకండి -- 
భగవంతుడి దయ వుంశే, నేను మీ దగ్గరకు తిరిగివస్తా, ను 

ఆమె మాటలు ఆ వర్త! కుణ్ణి ఊరడించలేకపోయాయి. తన హృదయం బద్వలవుతుందేమో అన్నట్టు, 
అతను వెక్కివెక్కి ఏడ్చాడు. 

మూడు పగళ్ళూ, మూడు ర్యాతిళ్ళూ త్వరలోనే గడిచిపోయాయి. వర్తకుడికి తన ముద్బుల మూడవ 
కూతురునుండి విడిపోవలసిన సమయం దగ్గరపడింది. అతను ఆమెను ,ముద్చు పెట్టుకున్నాడు, కౌగ 
లించుకున్నాడు, తన వెచ్చని కన్నీటితో ఆమెను. తడిపేశాడు. తర్వాత అతను ఇనప్పెళ్ళలోంచి, బిలవాసి 
యైన భయంకర అడవి మృగం యిచ్చిన ఉంగరాన్ని తీస, తన ముద్దుల కూతురి కుడిచేతి చిటికెన వేలికి 
తొడిగాడు - అంతే ఆ మరుక్షణమే ఆమె తన వస్తువులన్నింటితోనూ మాయమై పోయింది. 

బిలవాసియ్యెన భయంకర అడవి మృగపు రాజ పాసాదంలో పెద్ద రాతి గదిలో తను ఉన్నట్టు ఆమె 


17 


(గహించింది. రాజభవనమంతా పరిశీలించే ఉడ్చేశంతో, ఆమె పెద్దపెద్ద గదులన్నీ చూసింది. ఆ విచి 
(తాలన్నింటినీ చూసి ఆమె అబ్బురపడింది. (పతి గదీ అంతకు ముందరిదాని కన్న ఆందంగా వుంది. 
ఆమె తనకు (పియమైన ఎర పువ్వును బంగారు భరిణలోంచి బయటకు తీసి, నవనవలాడే చెట్టుతో 
కూడిన తోటలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు గంధర్వ సంగీతంతో పక్షులు స్వాగతం పలికాయి. చెట్లూ, 
పొదలూ, పువ్వులూ ఆమెకు శిరస్సులు వంచి నమస్కరిస్తున్నట్లు తలలూపాయి. ఫాంచెన్గు మరింత 
ఎత్తుకి ఎగశాయి. ఆమె సమీపించిన కొద్దీ సృటిక స్వచ్చమైన నీరు పారే సెలయేళ్ళు మరింత బిగ్గరగా 
గలగలధ్వని చేశాయి. వర్తకుడు (పసంచంలో అన్నిటికన్న అందమైన ఎర పువ్వును తుంపిన పచ్చిక 
దిబ్బగల ఎత్తై న (పాంతానికి ఆమె వచ్చింది. ఆమె బంగారు భరిణలోంచి ఎర పువ్వును బయటకు 
తీసింది, దాన్ని దాని పూర్వవు చోటులో పాతాలని అనుకుంది. కాని అది ఆమె చేతిలోంచి ఎగిరి 
వెళ్ళి తన పాత తొడిమెకు కరుచుకుపోయి, అంతకు ముందరికన్న మరింత దేదీష్యమానంగా వికసించింది. 

ఈ వింతల్లో వింత పట్ల్క చ్మితాల్లో చితం పట్ల ఆమె చాలా అబ్బురపడింది. అయితే తన 
కెంతో (ప్రియమైన ఎర పువ్వు విషయంలో సంతోషించింది. తర్వాత ఆమె రాజ్యపాసాదపు గదులకు 
తిరిగి వచ్చింది. వాటిలో ఒక దానిలో తన కోసం కేబిలు సర్పబడివుండటం చూసింది. ఆమె తనలో 
తను యిలా అనుకుంది: “బిలవాసియైెన భయంకర అడవి మృగం నామీద కోపగించినట్ను లేదు, నా పైన 
దయగల యజమానిలాగే కనిపిస్తోంది.” ఆ ఆలోచన ఆమె మనస్సులోకి రాగానే తెల్లని పాలరాతి 
గోడపైన మంటల మాటలు (పత్యక్షమయాయి: 

“నేను నీకు యజమానిని కాను, నీకు విధేయుడినైన బానిసని. నువ్వు యజమానురాఠివి, నేను నీ 
(పతి ఒక్క కోర్కెనూ, పతి ఒక్క ఆజ్ఞనూ సంతోషంగా తీరుస్తాను.” 

ఆమె ఆ మంటల మాటలను చదివింది. అవి మరుసటి క్షణమే, తాము అక్కడ ఎన్నడూ లేనే 
లేవన్నట్టుగా, మాయమై పోయాయి. తర్వాత ఆమె మనస్సులోకి, తన తం(డికి ఉత్తరం రాయాలనీ, 
తనని గురించిన వార్తలు తెలియజెయ్యాలనే భావం వచ్చింది. ఆ భావం ఆమెకు కలిగిందో లేదో, వెన్వెం 
టనే తన పక్కన ఒక బంగారపు కలం, సిరా కాగితం ఉండటం ఆమె చూసింది. ఆమె (పేయమైన 
తన తం డికీ, (ప్రయమైన తన అక్కలకీ యిలా ఉత్తరం రాసింది: 


18 


“*బిలవాసియ్లైన భయంకర అడవి మృగపు రాజ్యుపాసాదంలో నేను రాజకుమారిలా వుంటున్నాను. 
అందుకని మీరు నాకోసం ఏడవకండి, విచారించకండి. నాకు ఆయన కనిపించడు, నేనాయన మాట 
వినలేను. కాని తెల్ల పాలరాతి గోడమీద ఆయన నాకోసం మంటల మాటల్లో రాస్తాడు. నన్నాయన యజ 
మానురాలు అని సిలుస్తున్నాడు. నేనాయన్ని (పభ్యూ అని పిలిస్తే ఒప్పుకోవడం లేదు.” 

ఆమె ఆ ఉత్తరాన్ని రాసిందో లేదో, అది ఆమె చేతుల్ళోంచీ, ఆమె దృష్మ్టినుంచ్కీ తను అక్కడ 
ఎన్నడూ లేనే లేదన్నట్టు, మాయమై పోయింది. సంగీతం మరింత లయబద్దంగా వినిపించసాగింది. మెరుగు 
"పెట్టిన బంగారు ప్మాతల్హో మిఠాయిలూ, పానీయాలూ శేబిలుమీద (పత్యక్షమయాయి. తన జీవితంలో 
ఎన్నడూ ఆమె ఒంటరిగా భోజనం చెయ్యలేదు. అయినా ఆమె హుషారుగా చేబిలుముందు కూల్చొని, 
తిన్ని తాగి, తియ్యని సంగీతం వింటూ సేద దేరింది. కడుపార భోజనం చేశాక ఆమె తోటలో నడిచేందుకు 
వెళ్ళింది. 

ర్యాతి భోజనానికి ముందు తోటలో సగంకన్న ఎక్కువ తను చూడలేకపోయింది. అక్కడి విచితాలన్నీ 
చూడలేకపోయింది. చెట్టు ఇ పోరు పువ్వులు - అన్నీ ఆమెకు తలలు 'వంచి నమస్కరించాయి. ముగ్గ! న 
పళ్ళు - పియర్స్‌, పీచ్‌లు, రసవంతారైన అపిల్సు - ఆమెకు నోరూరించాయి. సాయంతం పడేదాకా 
ఆమె తోటలో నడిచి తర్వాత విశాలమైన తన గదులకు తిరిగివచ్చింది. అక్కడ ఆమె కేబిలుపైన 
అపురూసమైన మిఠాయిల, పానీయాలూ అమర్చివుండటం చూసింది. 

సాయంకాల భోజనం అయాక ఆమె మళ్ళీ గోడసైన మంటల మాటలు కనిపించిన పాలరాతి గది 
లోకి వెళ్ళింది. అదే గోడసైన రాయబడుతున్న యీ కింది మాటలను ఆమె చూసింది: 

“తన తోటలూ, గదులూ, ఆతిథ్యం, సేవలూ నా యజమానురాలికి నచ్చాయా?” 

వర్తకుని అందమైన చిన్న కూతురు సంతోష స్వరంలో జవాబిచ్చింది: 

“నన్ను మీ యబమానురాలని పిలవకండి. మీరే నాకు సదా దయాసరులై న మంచి యజమానిగా 
ఉండండి. మీ ఆతిథ్యం అంతటికీ మీకు నా కృతజ్ఞతలు. అయినా చెప్పండి, యీ విశాల (పపంచంలో 
ఎక్కడైనా యింత “శాలమైన గదులూ, యింత నవనవలాడే తోటలూ వున్నాయా? మరి అలాంటప్పుడు 
నేనెందుకు తృప్తిగా వుండకపోవాలి? నా జీవితంలో ఎన్నడూ నేను యిలాంటి వింతలు చూడలేదు. ఇదంతా 


20 


నిజమేనని నాకింకా నమ్మకం కలగడం లేదు. అయితే ఒకటుంది: ఒంటరిగా పడుకోడానికి నాకు భయంగా 
వుంది. మీ పెద్ద గదుల్లో ఎక్కడా నరసంచారం లేదు.” 

ఈ కింది మంటల మాటలు గోడపై న కనిపించాయి: 

“అందమైన నా యజమానురాలా, నువ్వు భయపడకు, ఒంటరిగా నువ్వు న్మిదపోవు. నమ్మ 
కస్తురాలైన, (పియమ్హైన నీ పనిమనిషి నీకోసం వేచివుంది. ఈ గదుల్ళొ చాలమంది మనుషులు నివసి 
స్తున్నారు. వాళ్ళు నీకు కనిపించరు, నీతో మాట్టాడరు అంతే. నా మాదిరిగానే వాళ్ళందరూ నీకు 
ర్మాతింబగళ్ళు కాపలా కాస్తున్నారు.” 

తర్వాత వర్తకుడి అందమైన చిన్న కూతురు తన పడక గదికి వెళ్ళింది. అక్కడ ఆమెకు నమ్మ 
కస్తురాలై.న, (పియమెన తన పనిమనిషి కనిపించింది. హంసతూలికా తల్పం దగ్గర నిలబడ్డ ఆ పనిమనిషి 
భయంతో బిక్కచచ్చిపోయివుంది. కాని తన యజమొనురాలిని చూడగానే ఆమె సంతోషిరిచిి తామర 
పూరేకుల్లా వున్న ఆమె చేతులను ముదు పెట్టుకొంది, నాజూకే. న ఆమె పాదాలను కౌగలించుకుంది. 
ఆమె యజమానురాలు కూడా ఆమెను అక్కడ చూడగలిగినందుక్తు సంతోషించి (పియమైన తన తర్మడిని 
గురించీ, తన అక్కల గురించీ, యితర దాసీలను గురించీ, సేవకులను గురించీ (వళ్నల వర్షం కురిపిం 
చింది. తర్వాత తన అనుభవాలను వర్థించి చెప్పనారంభించింది - అలా కబుర్హలో తూర్పు తెల్చవారేదాకా 
వాళ్ళిద్దరూ జాగారం చేశారు. 

ఆ విధంగా వర్తకుడి అందాల చిన్న కూతురు తన కొత్త యింట్లో సుఖంగా జీవిస్తోంది. | పతిరోజూూ, 
విలువైన కొత్తకొత్త దుస్తులూ, మాటల్లోగాని, రాతల్బోగాని వర్ణించడానికి సాధ్యం కానంతటి విలువైన 
వైభవోపేతమైన సామాన్ఫూ ఆమెకోసం అమర్చబడుతూ వుండేవి. (పతిరోజూ కొత్తకొత్త వినోదాల, 
కాలక్షేపాలూ: చీకటిగా వున్న అడవుల్ళో 'గు|రాల్లేని, కళ్ళేలు లేని బళ్ళ లో షికారు సాగుతూండేవి. అంత 
సేపూ తియ్యటి సంగీతం వినవస్తూూండేది. ఆ సంగీతానికి లయబద్దంగా పోయే బండికి చెట్టు పక్కకి 
వైదొలగి మెత్తగా సాగిపోయేందుకు విశాలమైన దారిని చేసేవి. కన్నెలకు సహజమైన చేతిపనుల్లో ఆమె 
నిమగ్నురాలయేది: వెండి, బంగారు జరీపోగులతో దీర్చమైన వృస్తాలు అర్మి, వాటికి ముత్యాల కుచ్చులు 
కుళ్చేది. (పియమైన తన తర్మడికి ఆమె బహుమతులు పంపుతూండేది. అయితే అన్నింటి కన్న మంచి 


21 


వృస్మాన్ని దయాళువైన తన సంరక్షకుడికి కానుకగా యిచ్చింది. రోజులు గడిచేకొద్దీ ఆమె మరింత తరచుగా 
పాలరాతి హాలులోకి వెళ్ళి, యీవిగల తన సంరక్షకునికి కృతజ్ఞ, తలు తెలిపి, గోడపై మంటల మాటల్లో 
అతనిచ్చే జవాబుల కోసం తహతహలాడేది. 

ఆ విధంగా కాలం గడవసాగింది - పని జరగడం కన్న కథ చెప్పడం తొందరగా ముగుస్తుంది కదా. 


వర్తకుడి అందాల చిన్న కూతురు తన కొత్త జీవితానికీ, కొత్త యింటికీ అలవాటుపడింది. ఇప్పుడిక 
ఏదీ ఆమెకు ఆశ్చర్యంగాని, భయంగాని కలిగించడం లేధు. దయాళువైన తన యజమాని పట్ల ఆమెకు 
నానాటికీ యిష్టం పెరిగింది. తనను తాను (ేమించుకున్నదాని కన్న ఆమెను అతను ఎక్కువ (సేమి 
స్తున్న సంగతిని ఆమె కనిపెట్టింది. తనను యజమానురాలని ఊరికే పిలవడం లేదని (గహించింది. అతని 
స్వరాన్ని వినాలనీ, ఆ పాలరాతి గదిలోకి వెళ్ళకుండానూ, మంటల మాటలను చదవకుండానూ అతనితో 
సంభాషించాలనీ ఆమె తహతహలాడసాగింది. 

ఆమె అతన్ని అందుకు వేడుకోసాగింది, (పారి ంచసాగింది. కాని బిలవాసియైన ఆ భయంకర 
అడవి మృగం ఆమె, కోర్కెను ఒక పట్టాన మన్నించలేదు. తన స్వరం ఆమెను భయభీతురారిని చెయ్యవచ్చునన్న 
భయమే అందుకు కారణం. కాని ఆమె దయామయుడైన తన సంరక్షకుణ్మి అర్జిస్తూ, , వేడుకొంటూనే 
వుంది, అతనింక ఎంతమా_తం ఆమె కోర్కెను కాదనలేకపోయాడు. చిట్టచివరకు అతను ఆఖరిసారిగా 
పాలరాతి గోడమీద మంటల మాటలతో యిలా రాశాడు: 

“ఈ రోజున తోటలోకి వచ్చి, ఆకులతో, కొమ్మలతో, పూలతో అల్బుకొన్న నీ అభిమానప్మాత 
మైన పొదరింటిలో కూర్చొని, “విశ్వాసప్మాతమైన నా బానిస్కా నాతో మాట్టాడు అను.” 

ఓ క్షణం గడిచిందో లేదో వర్తకుడి అందాల కూతురు తోటలోకి పరుగెత్తుకెళ్ళి తన అభిమాన 
ప్మాతమైన పొదరింటిలో (పవేశించి, యిలా అంది: 

“నువ్వు నీ స్వరంతో నన్ను భయపెడతాేేమోనని దయాళువై న నా యజమానీ నువ్వు భయపడకు. 
దయామయమ్మైన నీ చేతల తర్వాత, .అడవి మృగం 'గర్హలు వినవలసివచ్చినా నేను భయపడను. నువ్వు జంక 
కుండా నాతో మాట్టాడు.” 

పొదరిల్లు వెనకనుంచి ఎవరో నిట్బూరుస్తున్నట్ళు ఆమెకు వినిపించింది. ఇంకా నెమ్మదిగానే అయినా 


22 


(252. వవ మలము 


ట్‌! ఫె. 


p= 


ఆటవికమై న, గ్యురుమన్నే బొంగురుగా, కర్కశంగా వున్న భయంకరమైన ఒక స్వరం ఆమెకు వినిపిం 
చింది. వర్తకుడి అందాల చిన్న కూతురు బిలవాసియ్టైన భయంకర అడవి మృగం స్వరం వినగానే మొదట్ళో 
ఉలిక్కిపడింది. అయినా అంతలోనే తన భయాన్ని అణిచిపెట్టి, తను భయపడిన చిన్నెలు కనిపించకుండా 
మరుగు పరచింది. అంతలోనే అతని దయాపూర్ణమైన, స్వాగత వాక్యాలను, అతని తెలివైన, వివేకవంత 
మైన మాటలను ఆమె వినసాగింది. దానితో ఆమె మనస్సు తేరికపడింది. 

అప్పటినుంచి, వాళ్ళ మధ్య ఎడతెగకుండా సంభాషణ సాగింది, నవనవలాడే తోటలో నడుస్తూన్నో 
కారడవుల్లో బండిపై షికారు వెళ్ళూనో, విశాలమైన రాజభవనపు గదుల్ళోనో దాదాపు రోజంతా వాళ్ళు 
మాట్సాడుకొంటూ గడిపేవారు. మధ్యమధ్య వర్తకుడి అందాల చిన్న కూతురు అడుగుతూ వుండేది: 

“మంచివాడివీ, దయామయుడివీ అయిన నా యజమానీ నువ్విక్కడే వున్నావా 

బిలవాసియైన ఆ భయంకర అడవి మృగం యిలా జవాబిచ్చేది: 

“నీ విశ్వాసప్మాతుడినైన బానిసన్తూ నీ శాశ్వత మ్యితుడినీ అయిన నేను యిక్కడే వున్నాను నా 
అందాల యజమానురాలా.” 

ఆటవికమూ, భయంకరమూ అయిన అతని స్వరం ఆమెకు యింకెంతమ్శాతమూ భయం కలిగిం 
చడం మానేసింది. వాళ్ళు అంతూ దరీలేకుండా (సేవగా నూట్టాడుకొనేవారు. 

తొందరగానే గడిచిందో, మెల్సగానే గడిచిందో నేను చెప్పలేనుగాని, కాలం గడిచింది, వర్తకుడి 
అందాల చిన్న కూతురు బిలవాసియై న భయంకర అడవి మృగాన్ని తన సొంత కళ్ళతో చూడాలని కోరింది. 
ఆమె అతన్ని వేడుకో సోగింది, బతిమాలసాగింది. ఆమె తనను చూసి ఎక్కడ జడుసుకుంటుందో నని, 
చాలకొలం వరకు అతను కనిపించేందుకు ఒప్పుకోలేదు - అతను ' నిజంగానే, మాటలుగాని, రాతలుగాని 
“ర్మెంచలేనంత వికారంగా వుండటమే అందుకు కారణం. అందుకని, బిలవాసియెన భయంకర ఆడవి 
మృగం ఆమెకు యిలా చెప్పాడు: 

“చూస్తేనే కళ్ళకి పండుగ చేసే అందాల నా యజమానురాలా, నీకు నా భయంకరమైన 
ముఖాన్నీ, వికారమైన శరీరాకారాన్నీ చూపించమని నన్ను బలవంతపెట్టవద్దు, బతిమాలవద్సు. నా 
స్వరానికి నువ్విప్పుడు అలవాటుపడ్డావు. మనం యిప్పుడు శాంతిసొామరస్యాలతో జీవిస్తున్నాం. దాదాపుగా 


24 


ఎప్పుడూ ఎడబాటు లేకుండా వుంటున్నాం. నీ పట్ల నా అంతులేని (పేమ మూలంగా నువ్వు నన్ను (యేమి 
స్తున్నావు. అలా కాకుండా, ఆసహ్యకరమూ, భయంకరమూ అయిన నా నిజ రూపాన్ని నువ్వు చూసిన 
ట్లయితే దురదృష్టృవంతుడినైన నన్ను నువ్వు ద్వేషించి, నీ ముందునుంచి నన్ను తరిమేస్తావు. నీ నుండి 
విడిపోవలసివస్తే విచారంతో నేను చచ్చిపోవలసిందే తప్ప మరో మార్హం వుండదు.” 

కాని -వర్శకుడి అందాల చిన్న కూతురు అతని మాటలను చెవిన "పెట్టలేదు. అతన్ని పూర్వంకన్న 
మరింత ఎక్కువగా బతిమాలింది. భూలోకంలోని ఏ భయంకర రాక్షసీ కూడా తనను భయపెట్టలేదని 
హామీ యిచ్చింది. దయాళువైన తన యజనూనిని తను (పేమించకుండా ఎన్నడూ వుండనని మాట 


యిచ్చింది. 

బిలవాసియె న భయంకర అడవి మృగం చాలాకాలం ఆమె కోర్కెను తిరస్కరించింది. కాని ఆ 
అందాల. కన్య బతిమలాటనూ, కన్నీళ్ళనూ ఎక్కువ కాలం తోసిపుచ్చలేకపోయింది. చివరకు యిలా 
అంది: 

“నేను నిన్ను, నా కంటె కూడా ఎక్కువగా (పేమిసున్నాను, అందుకని నీ కోర్కెను నేను కాదనలేను. 
నేను నా ఆనందాన్ని నాశనం చేసుకుంటాననీ, ఆయువు తీరక ముందే చచ్చిపోతాననీ తెలిసినా కూడా, 
నేను నీ కోర్కె తీరుస్తాను. సూర్యుడు అడవి వెనక అస్తమించే వేళ్ళ కను చీకటి వేళ తోటలోకి వచ్చి, 
యిలా అను: “నమ్మకమైన నా మ్మితమా, నువ్వు నాకు కనిపించు. నా అసహ్యకరమైన ముఖాన్నీ, 
వికృతమైన శరీరాన్నీ నీకు నేను చూపిస్తాను. నన్ను చూశాక నువ్విక్కడ యింకెంతమ్మాతం ఉండ 
లేకపోయినట్లయితే, నిన్ను, నీ యిషానికి వ్యతిరేకంగా యిక్కడ శాశ్వతమైన మానసిక బాధలో వుంచాలని 
నేను కోరుకోను, నీ పడకగదిలో తలగడా కింద నా బంగారు ఉంగరం వుంటుంది, దాన్ని నువ్వు నీ కుడిచేతి 
చిటికెన వేలికి పెట్టుకో చాలు, నువ్వు నీ (పియమ్హైన తండి యింట్బో వుంటావు. నీకీ జన్మలో మళ్ళీ 
నా జోలీ శొంఠీ వుండదు.” 

వర్తకుడి అందాల చిన్న కూతురు గాభరాపడలేదు, భయపడలేదు. ఆమె తన నిర్ధయానికే గట్టిగా 
కట్టుబడి వుంది, ఒక్క క్షణం కూడా వృథా చెయ్యకుండా ఆమె తోటలోకి వెళ్ళి నిర్మిత సమయంకోసం 
ఎదురుచూడసాగింది. అడవి వెనక సూర్యుడు కుంగిపోయి, కను చీకటి పడగానే ఆమె యిలా పిలిచింది" 


25 


“నమ్మకమైన నా మి్యితమా, నువ్వు నాకు కనిపించు!” అల్లంత దూరాన, బిలివాసియెన భయంకర 
అడవి మృగం ఆమెకు కనపడింది. అది తోవవెంట నడవడం మ్యాతమే నడిచి, హడావిడిగా దట్టమైన 
పాదల్శోకి మాయమై పోయింది. కాని వర్తకుడి అందాల చిన్న కూతురు దాన్ని చూడగానే, తామర పూరే 
కుల్లాంటి తన చేతులను ఊపి, త్నీవమెన మానసిక వేదనతో కేకవేసి, బాటపైన మూర్చపోయింది. 

వర్తకుడి అందాల చిన్న కూతురు స్పృహ తప్పి ఎంత సేపు అక్కడ పడుకొని ఉండిపోయిందో 
తెలీదు కాని, చివరకు తెప్పరిల్భి, తన పక్కనే ఎవరో కుమిలి కుమిలి. ఏడుస్తూ, జాలిగొలిపే స్వరంలో 
వెక్కుతూ వుండటం వింది: 

“నా (పియమైన అందాల కన్నె, పిల్లా నువ్వు నన్ను నాశనంచేశావు, చంపేశావు. నేనిక నీ 
అందమైన ముఖాన్ని చూడను. నేనిలా ఆయువు పూర్తికాక ముందే మరణించవలసిందే.” 

ఆమె తన అతిభయాన్నీ, కన్నె హృదయపు బెరుకునూ జయించి, దృఢంగా యిలా చెప్పింది: 

“దయాళునై న, దైవంలాంటి నా యజమానీ, నువ్వు ఆ విషయంలో భయం పెట్టుకోకు. నీ 
భయంకర రూపంచూసి నేనింక ఎప్పుడూ భయపడను. నేను నిన్ను విడిచివెళ్ళను, నీ మంచితనాన్ని 
మరచిపోను, ఇప్పుడిక నువ్వు నీ పూర్వ రూపంలో నాకు కనిపించు. మొట్టమొదటిసారి అవడం మూలాన 
నేను భయపడ్డానంతే.” 

బిలవాసియైన భయంకర అడవి మృగం అసహ్యకరమైన, వికృతమైన, తన భయంకర రూపంలో 
ఆమెకు కనిపించింది. ఆమె ఎంత పిలిచినా కూడా, అది ఆమె దగ్గరకు వచ్చెందుకు సాహసించలేదు. 
మరుసటి రోజున ఆమె, బిలవాసియెన భయంకర అడవి మృగాన్ని పట్టపగటి వెల్తురులో చూసింది. 
ముందు దాన్ని చూడగానే బెదురు కలిగిందిగాని, దాన్ని ఆమె బయటపడనివ్వలేదు, త్వరలోనే ఆమెకు 
భయం పోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పూర్వం కన్న ఎక్కువగా కబురు చెప్పుకున్నారు. రోజంతా కలిసే 
వున్నారు. సాయంతం, ర్మాతీ భోజనాల దగ్గర యిద్దరూ కలిసే కూర్చొని మిఠాయిలు కడుపారా తిని, 
పానీయాలు తాగి సేదదీర్చుకున్నారు. తర్వాత వాళ్ళు నవనవలాడే తోటలో షికారుచేశారు, కారడవుల్ళో 
గురాలు లేని బళ్ళలో వాహ్యాళి వెళ్ళారు. 

అలా అలా కాలం చాలానే గడిచిపోయింది: ఏద్దెనా జరగడం కన్న, జరిగినదాన్ని గురించిన కథని 


26 


YF 


తొందరగా చెప్పొచ్చు. కాని ఒక ర్మాతి, 'న్మిదలో, వర్తకుడి అందాల చిన్న కూతురు, తిన తండి జబ్బు 
పడి, మంచంలో ఉన్నట్లు ' కలగంది. ఆమెకి అణుచుకోలేనంత దుఃఖం కలిగింది. ఆమె దుఃఖంతో 
కన్నీళ్ళు కారుస్తూ వుండటాన్ని బిలవాసియైన భయంకర అడవి మృగం ఎప్పుడైతే చూసిందో, దానికి 
కూడా త్మీవమ్హైన దుఃఖం కలిగింది. ఆమె దుఃఖానికీ కన్నీళ్ళకీ కారణమేమిటో (పించింది. అప్పు 
డామె దుఃఖకారణమైన తన కలని గురించి చెప్పి, (పియమైన తన తండినీ, అక్కలనీ చూసేందుకు 
అనుమతించవలసిందిగా వేడుకుంది. _ బిలవాసియై న భయంకర అడవి మృగం యిలా చెప్పింది: 

“నీకు నా అనుమతితో పనేముంది? నీ దగ్గర నా బంగారు ఉంగరం వుంది. దాన్ని నీ కుడిచేతి 
చిటికెన వేరికి పెట్టుకో, వెంటనే నువ్వు (పీయమైన నీ తండి యింట్లో వుంటావు. ఆయనతో 
నీ యిష్టం వచ్చినంత కాలం వుండు. అయితే నీకు నేనొక విషయం చెప్పాల్సివుంది: మూడు పగళ్ళూ 
మూడు ర్మాతులూ గడవగానే నువ్వు కనుక తిరిగి రాకపోతే నువ్వు నన్ను _పాణంతో చూడలేవు, అదే 
క్షణంలో నేను చచ్చిపోతాను. కారణం ఏమిటంటావేమ్మో నన్ను నేను (పేమించుకొనే దానీన్న నిన్ను 
“నేను ఎక్కువ (పేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను” 

ఆమె గంభీరమైన మాటలతోనూ, ఒట్లతోనూూ మూడు పగళ్ళూూ మూడు ర్మాతులూ గడిచిపోయేం 
దుకు సరిగా ఒక గంట ముందే అతని విశాలమైన రాజ్ముపాసాదానికి తను తిరిగివస్తానని హామీ యిచ్చింది. 
దయాళువైన తన యజమాని దగ్గర సెలవు తీసుకొని. బంగారు ఉంగరాన్ని తన' కుడిచేతి చిటికెన 
వేలికి పెట్టుకుంది. అదే క్షణంలో (పియమైన తన తంగడియ్టైన వర్తకుడి యింటి విశాలమైన 
ముంగిట్లో వుంది. 

చాలిసేవు తం[డీ కూతుళ్ళు ఒకర్నొకరు ముద్దులు పెట్టుకొని, కౌగలించుకొని, (పేమపూర్వక 
మైన మాటలు చెప్పుకున్నారు. తర్వాత ఆమె (పియమైన తన తండికీ, అక్కలకీ బిలవాసియెన 
భయంకర ఆడవి మృగంతో తను జీవితం ఎలా గదుపుతున్నదీ, ఏ ఒక్క విషయాన్నీ దాచకుండా చెప్ప 
వలసిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ఆమె ఐశ్వర్యవంతమ్హెన, రాణిగారి మాదిరి జీవితం గఢడపుతు 
న్నందుకు వర్తకుడు సంతోషించాడు. భయంకరమైన తన యజమానిని చూసేందుకు ఆమె అలవాటు 
పడటం, బిలవాసియైన భయంకర అడవి మృగాన్ని చూసి భయపడకపోవడం అతనికి అబ్బురం కలిగించాయి. 


g7 


a} 


D2 


అమ చిన్న చెల్లెలికి గల అపరిమిత ఐశ్వర్యాలను గురించీ, ఆమె యజమానే ఆమె బానిసా అన్నంతగా, 
అతనిపైన ఆమెకు గల అధికార (ప్రాబల్యాన్ని గురించీ ఆమె అక్కలు ఈర్ష్య చెందారు. 

ఆ రోజు ఒక గంటలా గడిచిపోయింది, రెండో రోజు ఒక నిమిషంలా గడిచిపోయింది. మూడవ రోజున 
ఆమె అక్కలు బిలవాసియెన భయంకర అడవి మృగం దగ్గరకి తిరిగివెళ్ళాద్పని తమ చిన్న చెల్లెలికి నచ్చ 
చెప్పడం మొదలుపెట్టారు. “దాన్ని చావనియ్‌, దానికి ఆ శాస్తి కావలసిందే...” అన్నారు వాళ్ళు. కాని 
(ప్రియమైన వాళ్ళ అతిథియైన చిన్న చెల్లెలు కోపించి తమ అక్కలతో యిలా అంది: 

“తను చూపిన విశేషమైన దయకీ, అపారమైన ఉత్సాహపూరితమ్హైన (పేమకీ గాను దయా 
పరుడైన సదయహృదయుడైన నా యజమానికి నేను (కూరమైన చావుతో బదులు తీర్చుకున్నట్టయితే, 
అప్పుడిక యీ (ప్రపంచంలో బతికే అర్హత నాకు వుండదు. అప్పుడు నన్ను, ముక్కముక్కలుగా పీక్కొని 
తినేందుకుగాను (కూర మృగాలకు ఎరగా పారెయ్యాలి” 

ఆమె తండి, వర్తకుడు, ఉదాత్తమైన యీ మాటలకుగాను ఆమెను పాగిడాదు. సహృదయురాలూ, 
దయామయీ అయిన అతని అందాల చిన్న కూతురు గడువుకి సరిగా ఒక గంట ముందు బిలవాసియైన 
భయంకర అడవి మృగం దగ్గరకు తిరిగి వెళ్ళాలని నిర్భయం జరిగింది. కాని ఆమె అక్కలకు యిది 
నచ్చలేదు. వాళ్ళు నిర్హయగా ఒక జిత్తులమారి పన్నాగం పన్నారు. ఇంట్యోని గడియారాలన్నింటినీ వాళ్ళాక 
పూర్తి. గంట వెనక్కి సపెళ్ళేశారు. 

అసలైన గంట సమీపించగానే, ఏదో తనను చికాకు పరుస్తోందేమో అన్నట్టు; వర్తకుడి అందాల 
చిన్న కూతురు బాధతోనూ, గుండె నొప్పితోనూ గిలగిలలాడింది. ఆమె అదే పనిగా తన తండి ఇంగ్లీషు, 
జర్మన్‌ గడియారాల వంక చూడసాగింది. అయితే అవన్నీ దూర్మపయాణానికి యింకా చాలా పొద్దు 
న్నట్టు చూపాయి. ' అంతసేపూ ఆమె అక్కలు, ఆమె (పయాణాన్ని వాయిదా వేయించేందుకుగాను, 
యీ విషయం ఆ విషయం అడుగుతూ, యీ మాటా ఆ మాటా చెప్తూ గడిపారు. చివరకు ఆమె 
వేదన దుర్భరమై పోయింది. వర్షకుడి అందాల ముద్దుల చిన్న కూతురు వర్పకుడికి, తన (పేయమ్హైన 
తండికి వీడ్కోలు చెప్పింది, తన అక్కల దగ్గర సెలవు తీసుకుంది. నిర్జీతమ్నైన గంటకు ఒక నిమిషం 
ముందు ఆమె తన కుడిచేతి చిటికెన వేలికి ఉంగరాన్ని ధరించింది. ఆదే క్షణం బిలవాసియైన భయంకర 


28 


శ 
DI 


అడవి మృగపు పాలరాతి రాజభవనంలోని విశాలమైన గదుల్ళో వుంది. తనని కలుసుకునేందుకు అతనెందుకు 
రాలేదా అని ఆశ్చర్యపడి, బిగ్గరగా యిలా అరిచింది: 
“దయాపరుడివైన నా (వభ్మూ, నా విశ్వసనీయ మతమా, నువ్వెక్కడున్నావ్‌? నువ్వు నన్నెందుకు 
కలుసుకోలేదు? నేను. నిర్జ్మీత సమయానికి పూర్తి ఒక గంటఫైన ఒక నిమిషం ముందుగా వచ్చేశాను.” 
జవాబు రాలేదు. ఎవరూ ఆమెను పలకరించలేదు. శ్మశాన నిశ్శబ్బం ఆవరించింది. వర్తకుడి అందాల 
చిన్న కూతురు మనస్సంతా కీడు మూడబోతున్న భయంతో నిండిపోయింది. భయంతో ఆమె గుండె జల 
దరించింది. ఆమె తనకు మహి యిష్బృమై న పర పువ్వు ెరిగిన పచ్చిక మొలిచిన మట్టి దిబ్బ 
దగ్గరకి పరుగెత్తింది. అక్కడ, దిబ్బమీద, తన వంకరటింకర పంజాలతో వ్మార పువ్వును పట్టుకొని, 
బిలవాసియ్లైన భయంకర అడవి మృగం పడుకొని వుండటం ఆమె చూసింది. మొదట ఆమె తన కోసం 
వేచి చూస్తూ అది అక్కడ నిదపోయి వుంటుందనీ, యిప్పుడు గాఢన్నిదలో మునిగిపోయిందనీ అను 
కుంది. 
వర్తకుడి అందాల చిన్న కూతురు అడవి మృగాన్ని మెల్పగా లేపనారంభించింది. కాని అది విని 
పించుకోకపోయేసరికి, దాని వంకరటింకర పంజాను పట్టుకొని, గట్టిగా కుదిపి లేపనారంభించింది. 
అప్పటికి ఆమెకి తెలిసివచ్చింది, బిలవాసియెన భయంకర అడవి మృగం ఊపిరి తీసుకోవడం లేదనీ, (పాణం 
లేనిదానిలా పడివుందనీ... 
ఆమె తేటకళ్ళు మసకబారాయి. ఆమె కాళ్ళు చచ్చుబడ్డాయి, ఆమె తన మోకాళ్ళపై కూలబడింది. 
ఆమె తామర పూరేకులవంటి తన తెల్బని చేతులను దయామయుడైన తన యజమాని తల చుట్టూ - 
అసహ్యకరమైన, భయంకరమైన తల చుట్టూ - వేసి వేదనతో నిండిన స్వరంతో యిలా అరిచింది: 
నా (పాణమ్మితమా, ల్కే మేలుకో, నేను నిన్ను నా (పియతముడిగా. (ేమిస్తున్నాను.” 
ఆమె యూ మాటలు పలకగానే చుట్యూ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరిశాయి. 
ఉరుముల గర్హలకు భూమి దడ్చరిల్లింది. పచ్చిక మొలిచిన మట్టిదిబ్బమీద పెద్ద పిడుగు పడింది. 
వర్తకుడి అందాల చిన్న కూతురు స్పృహ కోల్పోయి నేలమీద ఒరిగిపోయింది. ఆమె ఎంతకాలం అలా 
వుండిపోయిందో నాకు తెలియదు. కాని ఆమెకు తెలివి వచ్చేసరికి విశాలమైన పాలరాతి గదిలో, నవరత్నాలు 


30 


జ x 


పొదిగిన బంగారు సింహాసనంపైన తను ఉన్నట్టు లమ కనుగొంది. చ్చితాల్సో రాజకుమారుడంతటి 
అందమైన రాజకుమారుడొకడు ఆమె చుట్టూ చెయ్యివేసి కూర్చున్నాడు. 

రాజకిరీటంతో వున్న అందమైన ఆ యువకుడు ఆమెతో యిలా అన్నాడు: 

“సాటిలేని అందాలరాశీ దయాపూరితమై న నా హృదయాన్నీ, నీ పట్లు నాకున్న (ేమనీ చూసి, నువ్వు 
నన్ను (పేమించావు. వికృతమైన అడవి మృగం రూపంలో నన్ను (పేమించావు. ఇప్పుడిక యీ మానవా 
కారంలో నువ్వు నన్ను (ప్రేమించు, నా (పియమ్హైన భార్యవి అవు. చనిపోయిన నా తండి పట్ట ఒక 
దుష్ట మంతకల్తై కోపగించింది. నేనింకా చిన్నపిల్ణవాడిగా ఉన్నప్పుడు నన్నామె మహారాజ్హైన నా తండి 
దగ్గర్నుంచి, తన మంత విద్య సాయంతో, ఎత్తుకుపోయింది. తన దుష్ట శక్తితో నన్నాక భయంకర 
అడవి మృగంగా మార్చేసింది. ఆమె నాకొక శాపం యిచ్చింది. దాని (పకారం, మనుషులకీ, భూలోకంలోని 
(ప్రాణులన్నింటికీ అసహ్యాన్ని, భయాన్నీ కలిగించే వికృత రూపంలో నేను బతకాలి. ఎంతవరకో తెలుసా? 
ఏ కులంలో పుట్టినద్దెన్యా ధనికురాల్హై నా పేదద్దెనా సరే. అందమైన ఒక కన్నెపిల్హ, నా అడవి మృగం 
రూపంలో నన్ను (పేమించి, పెళ్ళాడి, భార్యగా ఉండాలని కోరుకునేదాకా నేనలా బతకాలి. అప్పుడు ఆ 
శాపం తొలగిపోతుంది, నాకు మానవ రూపం వస్తుంది.. నేను చూడటానికి అందమెన యువకుడిని 
అవుతాను. ఒక అడవి మృగంలా చూస్తే జడుసుకునేటంత భయంకరంగా నేనలా ముష్ఫయ్యేళ్ళపాటు 
బతికాను. మం(తబద్భమైన నా రాజభవనానికి పదకొండుమంది అందమైన కన్నెపిల్లలను ఆకర్షించాను. 
నువ్వు పన్నెండోదానివి. నా మంచితనాన్నీ, (పేమనీ చూసి, దయాపూరితమైన నా హృదయాన్ని చూసీ 
ఒక్క కన్నె పిల్ల కూడా నన్ను ((పేమించిన పాపాన పోలేదు. అసహ్యకరమూ, వికృతమూ అయిన రూపంలో 
వున్నాకూడా నువ్వొక్కదానివే నన్ను గేమించావు. నా (పేమ కోసం, మంచితనం కోసం, దయతో 
నిండిన నా హృదయం కోసం, నువ్వంశే నాకు గల అపారమైన (పేమ కోసం నువ్వు నన్ను (పేమిం 
చావు. అందుకే నువ్వొక గొప్ప రాజుకి భార్యవి అవుతావు. ఒక మహత్తర రాజ్యానికి రాణివి అవుతావు.” 


C. ౬02408 
ANEHbKHFPI LIBETOYEK 


Ha 23006 764826 


5. Aksakov 
THE LITTLE SCARLET FLOWER 


in Telugu 


వెల: శు. 2-00 


ర తెలుగు అనువాదం, చ్చితాలు “(వగతి” (వచురణాలయం 1982 
సోవియట్‌ యూనియన్‌లో మ్ము దింపబడింది 


70802-524 
014(01)-82 aa 4803010101 


“ప్రగతి” ప్రచురణాలయం 
మాస్కో: 


